అథ సపదశో్కధ్యాయః 
విష్ణుజలంధర యుద్దము 
సనత్కుమార ఉవాచ| 


అధ దైద్యా మహావీర్యాశూలైః పరశుపట్టిశెః | నిజఘ్న 
స్సర్వదేవాంశృు భయవ్వ్యాకుల మానసాన్‌ || 1 


ద్రైత్యాయుధైస్సమావిధ దేహా దేవాస్సువాసవాః | రణాద్విదు.దువు 
స్సర్వే భయవ్వ్యాకుల మానసాః || 2 


పలాయన పరాన్‌ దృష్ట్వా హృషీకేశస్సురానథ | విష్టుర్వై 
గరుడారూఢో యోద్రుమభ్యాయ _* దుతమ్‌ || 3 


సుదర్శనేన చనక్రేణ సర్వతః ప్రస్సురన్‌ రుచా | సువోభితకరాబ్దశ్చ 
రేజే భకాభయంకరః || 4 


శంఖఖడ గదా శార్‌ఖ ధారీ కోధసమన్వితః | కరోరా[న్తో 
మహావీరస్పర్వయుద్ద విశారదః || 5 


ధనుషం శార్‌ నామానం విస్పూర్య విననాద హ | తస్య నాదెన 
(ల్రైలోక్యం పూరితం మహతా మునే || 6 


శారిజని సృత బాణశ దితి జానాం నిరాంసివై | చకర్త భగవాన్‌ 
విష్ణుః కోటిశో రుట్‌ సమాకులః || 7 


సనత్కుమారుడిట్లు పలికెను - 


అపుడు మహావీరులగు రాక్షసులు భయముతో కలోలపడిన 
మనసు గల దేవతల నందరినీ శూలములతో, గొడ్డళతో, 
పట్రిశములతో హింసించ మొదలిడిరి (1). రాక్షసుల 
ఆయుదములబచ కొట్టబడిన దేహములు గల ఇందాది దేవతలు 
అందరు భయముచే కల్లోల పడిన మనస్సులు గలవారై 
యుద్దరంగమునుండి పరుగులెతిరి (2). ఇంద్రియములకు 
(ప్రభువగు విష్ణువు పారిపోవుచున్న దెవతలను గాంచి గరుడుని 


అధిష్టించిన వాడై వెంటనే యుదమునకు ముందునకురికెను (3). 
భకులకు అభయమునిచ్చు విష్ణువు అంతటా ప్రకాశించే కాంతులు 
గల సుదర్శన చక్రముతో విరాజిల్లు, పద్మము వంటి హస్తము 
గలవాడై (ప్రకాశించెను (4). శంఖమును, ఖథమును, గదను, 
శారిజమను ధనస్సును ధరించిన వాడు, బయంకరమగు 
అ[స్తములు గలవాడు, మహావీరుడు, అన్ని విధముల 
యుదమునందు నిపుణుడు అగు విష్టువు మిక్కిలి కోపించెను (5). 
విష్ణువు శార్‌జధనస్సుపె బాణము నెక్కుపెటి సింహనాదమును 
చేసెను. ఓ మునీ! ఆ గొప్ప నాదముచు ముల్లోకములు నిండెను 
(6). దుఃఖముచే కల్లోలమైన మనస్సు గల విష్ణుభగవానుడు 
శారళ్లోధనస్సు నుండి బయత్వెడలిన బానములతో కోట్ల సంఖ్యలో 
రాక్షసుల తలలు తెగవేసెను (7). 


అధారుణామ జ జవ పక్షవాత ప్రపీదితాః | వాత్యావివర్తితా దైత్యా 
బృభము ఇ; మవోయథాఘనా = || 8 

తతో జలంధరో దృష్ట్యా దైత్యాన్‌ వాత్యాపపీడితాన్‌ | చుక్రోధాతి 
మహాదైత్యో దేవబృందభయంకరః || 9 


మరయంతం చ తం దృష్ట్వా దైత్యాన్‌ పస్సురితాధరః | యాదు 
మభ్యాయ ,° వీనో వేగేన హరిణా సహ || 10 


స చకార మహానాదం దొవాసురభయంకరమ్‌ | దైత్యానామధిపః కర్ణా 
విదిర్ణా శృవణాత్తతః || 11 


భయంకరేణ దైత్యస్య నాదేన పూరితం తదా | జలంధరస్య 
మహతా చకంపె సకలం జగత్‌ || 12 


తతస్సమభవద్యుధం విషము దాతేందయోర్మహత్‌ | ఆకాశం 
కుర్వతో బాణస్తదా నిరవకాశవత్‌ || 13 


తయోశ్చ తేన యుద్దేన పరస్పరమభూన్సునో | దేవాసురర్తి 
సిద్దానాం భీకరేణాతి విస్మయః || 14 


అపుడు గరుడుని రెక్కల వేగమునుండి పుట్టిన గాలిచే పీడను 
పొందిన రాక్షసుల తుఫాను లో మేఘములవలె ఆకాశములో 
పల్టీలు కొట్టిరి (8). అపుడు మహారాక్షసుడు, దేవతల 
సమూహములకు భయమును గొలుువాడు అగు జలందరుడు 
సపెనుగాలిచే దుఃభితులగుచున్న రాక్షసులను చూసి మిక్కిలి 
కోపించెను (9). రాక్షసులను సంహరించుచున్న విష్ణువును గాంచి 
కోపముతో వణకుచున్న అధరము గల వీరుడగు జలంధరుడు 
విష్ణువుతో యుదమును చేయుట కొరకై ముందునకురికెను (10). ఆ 
రాక్ష సేశ రుడు దేవతలకు, రాక్షసులకు కూడా భయమును గొల్పు 
గొప్ప నాదమును చెసెను. దానిని విన్న వారి చెవులు 
పగిలినవి(11). జలంధరాసురుని భయంకరమగు గొప్ప నాదముచే 
నిండిపోయిన జగత్తు అంతయు ఆ సమయములో కంపించెను 
(12). అపుడు విమువునకు, ఆ రక్షసరాజునకు మధ్య గొప్ప 
యుద్దము జరిగెను. వారు ఆకాశమునంతనూ లేశ*#*్హైననూ 
అవకాశము లేని విధముగా బాణములతో నింపి వేసిరి (13). ఓ 
మహర్షి! వారి ద్వంద్వయుద్దమును గాంచిన దేవతలు, రాక్షసులు, 
మహర్తులు, సిద్దులు సరమాశ్చర్యమును పాందిరి (14). 


విష్ణుర్ణెత్యస్య బాణాౌఘైెర్ద్వజం ఛత్రం ధనుశ్శరాన్‌ | చిచ్చద తం చ 
హృదయే బాణ నైకేన తాడయన్‌ || 15 


తతో దైత్యస్సృముత్పుత్య గదాపాణిన్వురాన్వితః | ఆహత్య గరుడం 
మూరి పాతయామాస భూతలే || 16 


విష్ణుం జఘాన శూలేన తిక్లేన పృస్సురదుచా | హృదయే కోధ 
సంయుక్తో దైత్యః ప్రస్సురితాధరః || 17 


విష్ణుగదాం చ ఖడేన చిచ్చేద ప్రహసన్నివ | తం వివ్యాధ 
శ#*#రెసిక్‌ ప్రైశ్ళార్‌భం విస్పూర్య ద్రైత్యహా || 18 


విష్టురలంధరం ద్రైత్యం భయదెన శ*శీరేణ హ | 
కోధావిష్ణో%తితీక్లేన జఘానాశు సురారిహా || 19 


ఆగతం తస్య తం బాణం దృష్టా దైత్యో మహాబలః | ఛిత్వా 
బాణ న విష్ణుం చ జఘాన హృదయే దుతమ్‌ || 20 


కేశవీ%పి మహాబాహుః విక్షిప్రమసురేణ తమ్‌ | శరం తిల 
(ప్రమాణ న ఛిత్వా వీరో ననాద హ || 21 


విష్ణువు అనక బాణములను ప్రయోగించి ఆ రాక్షసుని ధ్వజమును, 
ఛభ్యత్రమును, ధనుస్సును, బాణములను ఛైదించి, అతనిని 
హృదయముపె ఒక బాణముతో కొట్టిను (15). అపుడు ఆ రాక్షసుడు 
గదను చేతబట్టి వేగముగా పైకి లంఘించి గరుడుని తలపె మోది 
నేలపె పారవైచెను (16). కోపముతో వణుకుచున్న క్రింది పెదవి 
గల ఆ రాక్షసుడు గొప్ప ప్రకాశము గలది, వాడియైనది అగు 
శూలముతో విష్ణువును హృదయునందు పాడిచెను (17). రాక్షస 
సంహారకుడగు విష్ణువు చిరునవ్వు గలవాడై కత్తితో గదను విరుగకొట్టి 
శార్‌భధననస్సును ఎక్కుపెట్టి వాడి బాణములతో వానిని కొక్పును 
రాక్షస సంహారకుడగు విషువు కోధావేశమును పొంది మిక్కిలి 
వాడియగు భయంకరమైన బాణముతో జలంధరాసురుని శిఘముగా 
నొప్పించెను (19). మహాబలవంతుడగు ఆ రాక్షసుడు విషువుచ 
పయాోగింపబడి మీదకు వచ్చుచున్న ఆ బాణమును గాంచి, దానిని 
మరియొక బాణముతో ఛేదించి వెంటనే విష్ణువును వక్షసులముపై 
గొబును (20). మహాబాహుడు, వీరుడు అగు విష్ణువు కూడా 
రాక్షసునిచె ప్రయోగింప బడిన ఆ బాణమును నువ్వుగింజ 
పమాణముతొ' నుగ్గు జేసె సింహనాదమును చేసెను 21): 


పునర్పాణం సమాధత్త ధనుషి కోధ వేపితః | మహాబలో%ిథ 
బాణ న చిచ్చేద న శిలీముఖమ్‌ || 22 


వాసుదేవః పునర్చాణం నాశాయ విబుధద్విషః | కోధేనాధత్త దనుషి 
సంహవదిననాద హ || 23 


జలంధరో%ిథ దాతేం[దః కోపచిన్నాధరో బలి | శ*శరేణ స్వేన 
శార్‌జాఖ్యం దనుశిచ్చద వైష్టవమ్‌ || 24 


పునర్చాణ స్సుతీిక్‌ పైశ్సు జఘాన మధుసూదనమ్‌ | ఉగ్రవీర్యో 
మహావీరో దేవానాం భయంకారకః || 25 

స చ్చిన్నధన్వా భగవాన్‌ కేశవో లోకరక్షకః | జలంధరస్య నాశాయ 
చిక్షేప స్వరదాం పరామ్‌ || 26 


సా గదా హరిణా క్షిప్తా జ్వలజ్ఞఃలన సన్నిభా | అమోఘగతికా నీఘం 
తస్య దేసూ లలాగ హ || 27 


తయా హతో మహాదైత్యోన చచాలాపి కించన | జలంధరో 
మదోన్వత్తః పుష్పమాలాహతో యథా || 28 


మహాబలుడగు జలంధరుడు కోపముతో వణుకుచున్నవాడై ధనస్సు 
నందు మరల బానములను సంధించగా, విష్ణువు దానిని కూడ 
విరుగగొబ్టైను (22). వాసుదెవుడు దేవశ్యతువగు జలంధరుని 
సంహరించ గోరి కోపముతో మరల బాణమును ధనస్సు నందు 
సంధించి సింహనాదమును చేసెను (23). రాక్షసరాజు, బలశాలి 
యగు జలంధరు అపుడు కోపముతో పెదవిని కొరికి తన బానముతో 
విష్ణువు యొక్క శార్‌జఖథనస్సును విరుగగొక్పైును (24). 
భయంకరమగు పరాక్రమము గలవాడు, మహావీరుడు, దేవతలకు 
భయమును గొల్పువాడు నగు జలంధరుడు మరల మధుసూదనుని 
మిక్కిలి వాడియగు బాణముతో కొట్టెను (25). లోకములను రక్షించే 
కేశవభగవానుడు విరిగిన ధనస్సు గలవాడై జలంధరుని 
సంహరించుటకై దివ్యమగు గదను ప్రయోగించాను (26). మండే 
అగ్నిని బోలియున్నది, అమోఘమగు గతి కలది అగు ఆ గద 
విషువచె ప్రయోగింపబడి వెంటన అతని దేహమునకు తగిలెను 
(27). బలముతో గర్వించినవాడు, మహారాక్షసుడునగు 
జలంధరునకు ఆ గత పుష్పమాలవలె తగిలి, లేశ**శమైననూ 
అతనిని కదిలించలేక పోయెను (28). 


తతో జలంధరః |కోధీ దేవ త్రాసకరో%క్షిపత్‌ | తిశూల మనలాకారం 
హరయే రణదుర్శదః || 29 


అధ విష్టుస్త త్తి శూలం చిచ్చేద తరసా (దుతమ్‌ | నందకాఖ్యేన 
ఖడేన స్మృత్వా శివపదాంబుజమ్‌ || 30 


ఛిన్న తిశూలే దాత్వేంద ఉతపుత్య సహసా ద్రుతమె | ఆగత్య 
హృదయే విష్ణుం జఘాన దృఢముప్లినా || 31 


సోజపి విష్టుర్మ్శహా విరోఖ విగణయ్యచ తద్‌ వ్యథామ్‌ | జలంధరం చ 
హృదయే జఘాన దృఢమునా || ౩2 


తతస్తా బాహూయురైన యుయుధాతే మహాబలా | 
బాహుభిర్ముష్టిభిశెవ జానుభిరాదయన్మహీమ్‌ || 33 


ఎవం హి సుచిరం యుద్దం కృత్వా తేనాసురేణ వై | 
విస్మితో%భూన్నుని శేష హృది గ్లాని మవాప హ || 34 


అధ ప్రసన్నో భతవాన్మాయీ మాయా విదాం వరః | ఉవాచ 
దైత్యరాజానం మేఘగంభీరయా గిరా || 35 


యుద్దములో సహింప శక్యము కాని పరాక్రమము గలవాడు, 
దేవతలకు భయమును గొల్పువాడునగు జలంధరుడు అపుడు 
కోపించి అగ్నిహూ[తమువలె మిరుమిట్లు గొల్పు చున్న 
(తినూలమును విష్ణువు పెకి విసిరెను (29). అపుడు విష్ణువు శివుని 
పాదపద్మ్యములను స్మరించి వెంటనే నందకమను ఖఢథముతో ఆ 
తెశూలమును ముక్కలు చేసెను (30). తిశూలము ముక్కలు 
కాగానే, ఆ రాక్షసవీరుడు వెంటనే పెకి దుమికి వచ్చి విష్ణువును 
బలమగు పిడికీలతో వక్ష సలముపై కొప్పెను (31). మహావీరుడగు ఆ 
విష్ణువు కూడా ఆ బాధను లెక్కచేయక, బలమగు పిడికిలితో 
జలంధరుని వక్షస్థ్పలముపె కొర్పును (32). అపుడు వారదరు 
మహాబలులు చేతులతో పిడికిళతో మోకాళతో మల్ల యుధమును 
చేసిరి. ఆ శబ్దముతో భూమి ప్రతిధ్వనించెను (33). ఓ మహరీ! 
విష్ణువు చిరకాలము ఆ రాక్షసునితో యుద్ధమును చేసి 
ఆశృ్చర్యమును పొందినవాడై మనస్సులో కేశమును, అలసటను 
పొందాను (34). మాయను ఎరింగిన వారిలో [శేష్టడు, మాయకు 


ఆదధీశ్వరుడు అగు విష్ణుభగవానుడు అపుడు ప్రసన్నుడై. ఆ 
రాక్షసరాజును ఉద్దేశంచి మేఘంగంభీరమగు స్వరముతో నిట్లనౌను 
(35). 


విష్ణురువాచ | 


భో భో దైత్యవర (శేష్ట ధన్నస్త్వ్వం రణదుర్మదః | 
మహాయుధవరైర్యత్తంన భీతో హి మహాప్రభుః || 36 


ఎభిదేవాయుధైరు[గైర్దెత్యాా హి బహవో హతాః | మహాజౌ దుర్శదా 
వీరాశిన్న దే హా మృతిం గతాః || 37 


యుద్దేన తే మహాదైత్య పసన్నోళసి? మహాన్‌ భవాన్‌ | న 
దృష్టస్త్వత)మో వీరసైళలోకే$ సచరాచరే || 38 


వరం వరయ దైతేంద ప్రీతోళస్మి తవ విక్రమాత్‌ | అదేయమపి తే 
దది యత్తే మనసి వర్తతే || ౩9 


విష్టువు ఇట్లు పలికెను- 


ఓయీ! రాక్షసడేష్టా! యుద్దములో సహింప శక్యము గాని 
పరాక్రమము గల నీవు ధన్యుడవు. ఏలయన, మహాప్రభుడవగు నీవు 
గొప్పు ఆయుధములకైననూ భయపడుట లేదు (36). [కూరములగు 
ఇవే ఆయుధములను పయోగించగా గొప్ప బలము, తేజస్సు గల 
వీరులైన రాక్షసులు చాలామంది తెగిన దేహములు గలవారై 
మృతిని చెందిరి (37). ఓ గొప్ప రాక్షసుడా! నీ యుదముచే నేను 
పసన్నుడన్‌తిని. నీవు మహాత్ముడవు. స్థావర జంగమాత్మక మగు 
ముల్లోకములలో నీతో సమమగు వీరుడు కానరాడు (38). ఓ 
రాక్షసరాజా! వరమును కోరుకొనుము. నీ వికమమునకు నేను 
సంతసించితిని. నీకు ఈయరాని వరమునైననూ ఇచ్చౌదను. నీ 
మనసులోని మాటను బయటపెట్టుము. (39). 


సనత్కుమార ఉవాచ | 


ఇత్యాకర్య వచస్తన్య విషోర్శాయావినో హరేః | ప్రత్యువాచ 
మహాబుద్దిర్దైత్యరాజో జలంధరః || 40 


సనత్కుమారుడిట్లు పలికెను - 


మాయను వశము చేసుకొన్నవాడు, పాపములను పోగొట్టువాడు అగు 
ఆ విష్టువుయిక్క ఈ మాటను విని మహాబుదిశాలి, రాక్షసుడునగు 
జలంధరుడు ఇటు బదులిడెను (40). 


జలంధర ఉవాచ | 


యది భావుక తుజ్టో%సి వరమేతం దదస్వమే | మదగిన్యా మయా 
సారలమరే హైసగణోవస || 41 


జలంధరుడిట్లు పలికెను- 


భావా! వవ సరఠతుషఘుడవెనదో, నారీ వరమునిమ్యూ నీవుసి 
గణములతో, మరియు మా చెల్లెలితో గూడి నా ఇంటిలో 
నివసించుము (41). 


సనత్కుమార ఉవాచ | 


తదాకర్ణ్య వచస్తస్య మహాదైత్యన్య ఖిన్నధీః | తథధాస్త్వితి చ దేవేశో 
జగాద భగవాన హరిః ||42 


ఉవాస స తతో విష్ణుస్పర్వదేవగణస)హ | జలంధరం నామ 
పురమాగత్య రమయా సహ || 43 


అధో జలంధరో దైత్యస్స్వు భగిన్యా చ విష్ణునా | ఉవాస స్వాలయం 
(ప్రాప్తో హర్షాకులితమానసః || 44 


జలంధరో%ిథ దేవానా మధికారేషు దానవాన్‌ | సాపయిత్వా 
సహర్తస్సృన్‌ పునరాగాన్మహీతలమ్‌ || 45 


దేవగంధర్వ సిదెషు యత్‌ కించిదత్న సంచితమ్‌ | తదాత్మ 
వశగం కృతాా%తెష్ష తాగరనందనః || 46 


పాతాలభవన దైత్యం నిశుంభం సుమహాబలమ్‌ | ఫాపయిత్వా న 
శేషాదీనానయదూతలం బలీ || 47 


సనత్కుమారుడిట్లు పలికెను- 


ఆ మహారాక్షసుని ఈ మాటను విని దొవదెవుడు, పాపహారియగు 
విష్ణుభగవానుడు భేదముతో నిండిన మనను గలవాడై 'అటులనే 
యగుగాక!' అని పలికెను (42). తరువాత విష్ణువు 
దేవగణములందరితో, మరియు లక్షీదేవితో గూడి జలంధరమను 
నగరమునకు వచ్చి నివసించెను (43). అపుడు ఆ 
జలంధరాసురుడు తన సోదరియగు లక్షి,తో మరియు విష్ణువుతో 
గూడి తన ఇంటికి చేరి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై 
నివసించెను (44). అపుడు జలంధరుడు దేవతల 
అధికారపదవులలో రాక్షసులను నియమించి ఆనందముతో 
భూమండలమునకు మరలి వచ్చాను (45). సముదతనయుడగు 
జలంధరుడగు దేవగంధర్వ సిద్దుల వద్ద గల (శేషవస్తువుల 
నన్నిటినీ స్వాధీనమొనరుు కొనెను (46). బలవంతుడగు 
జలంధరుడు పాతాళభవనమునందు మిక్కిలి బలశాలీయగు 
నిశుంభుని స్థాపించి, శేషుడు మొదలగు వారిని భూమండలమునకు 
తీసుకువచ్చాను (47). 


దెవగంధర్వ సిదొఘాన్‌ సర్పరాక్షసమానుమెన్‌ |స్వపురే నాగరాన్‌ 
కృత్వా శశాస భువన్న్మతయమ్‌।| 48 


ఏవం జలంధరః కృత్వా దెవాన్‌ స్వవశవర్తినః | ధర్మేణ 
పాలయామాస (ప్రజాః పృత్రానివౌరనాన్‌|| 49 


న కశ్చిద్వ్యాధితో నైవ దుఃఖితో న కృశస్తథా | న దీనో దృశ్యతే 
తస్మిన్‌ ధర్మాదాజ్యం [పశాసతె|| 50 


ఇతి వ శివ మహాపురాణ రుద్రసంహితాయాం యుద్దఖండే విష్ణు 
జలంధరయుధదవరనం నామ సప్తదశో%ధాయః(17). 


ఆతడు దేవ గంధర్వ సిద సమూహములను, 
నాగరాక్షసమనుష్యులను తన నగరములో పౌరులుగా చేసుకొని 
ముల్లోకములను శాసించెను (48). జలంధరుడు ఈ తీరున 
దేవతలను తన వశము చేసుకొని, పజలను స్వంతబిడ్డలను వల 


రక్షించి, ధర్మ్వబద్దముగా రాజ్యము నేతను (49). ఆతడు 
ధర్శ్మముతో రాజ్యము నేలుచుండగా, రాజ్యములో 
వ్యాధ్మిగస్తులుగాని, దుఃఖీతులు గాని, క్రుంగి కృశించినవారు గాని, 
దీనులు గాని ఒక్కడైననూ కానరాలేదు (50). 


శి శివమహాపురాణములో రుద సంహితయందు యుధఖండలో 
విషు జలంధర యుద్ధ వర్గనమనే పదునేడవ అధ్యాయము 
ముగిసినది (17). 


